Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , FRIDAY , DECEMBER 6 , 2019 


No .827 


G .742 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


LAW DEPARTMENT 

(D ) 


TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE 

ACTS IN THE ANDHRA PRADESH GAZETTE PART IV - C - EXTRAORDINARY 
AS AUTHORITATIVE TEXT. 


[G . O .Ms. No. 84 , Law (D ), 3rd December, 2019. ) 


NOTIFICATION 


erno 


Under sub - section ( 1 ) of Section 6 of the Andhra Pradesh Official 
Language Act, 1966 (Act 9 of 1966 ), the Governor of Andhra Pradesh hereby 
authorizes the publication of the translations in the Telugu Language of the 
State Acts mentioned in the Appendix to this Notification , in the Extraordinary 
issue of the Andhra Pradesh Gazette so that the said translation shall be deemed 
to be the authoritative text of these Acts in the Telugu Language . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


APPENDIX 


1 . The Andhra Pradesh Appropriation (No. 3 ) Act, 2019 (Act No. 18 of 2019 ) 


2 . The Andhra Pradesh Commission for Backward Classes other than Scheduled Castes 

and Scheduled Tribes in the State of Andhra Pradesh Act, 2019 ( Act No . 19 of 2019 ) 


3. The Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission Act, 

2019 (Act No . 20 of 2019 ) 


4 . The Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Act, 

2019 ( Act No. 21 of 2019 ) 


5 . The Andhra Pradesh Lokayukta (Amendment) Act , 2019 ( Act No .22 of 2019) 
6 . The Andhra Pradesh (Regulation of Trade in Indian Made Foreign Liquor, Foreign Liquor) 

(Amendment) Act, 2019 (Act No. 23 of 2019 ) 


7 . The Andhra Pradesh State (50 PercentReservation to BCs, SCs, STs and Minorities in 

all the Nominated Posts ) Act, 2019 ( Act No. 24 of 2019 ) 


8 . The Andhra Pradesh (50 Percent Reservation to BCs, SCs, STs and Minorities in Works 

Contracts & Service Contracts given on nomination ) Act, 2019 ( Act No. 25 of 2019 ) 


9. The Andhra Pradesh (50 Percent Reservation to women in Works Contracts and Service 

Contracts given on nomination ) Act, 2019 (Act No .26 of 2019) 
10 . The Andhra Pradesh (50 Percent Reservation to women in all the Nominated Posts ) 

Act, 2019 (Act No .27 of 2019 ) 
11. The Andhra Pradesh ( Agricultural Produce and Livestock ) Markets (Amendment) Act, 

2019 (Act No. 28 of 2019 ) 
12 . The Andhra Pradesh Employment of Local Candidates in the Industries/ Factories Act, 

2019 ( Act No. 29 of 2019 ) 
13 . The Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments 

(Amendment) Act, 2019 (Act No. 31 of 2019 ) 


14 . The Andhra Pradesh Payment of Salaries and Pension and Removal of Disqualifications 

( Amendment) Act, 2019 (Act No . 32 of 2019 ) 


15 . The Andhra Pradesh Paymentof Salaries and Pension and Removal of Disqualifications 

(Second Amendment) Act , 2019 ( Act No. 33 of 2019) 
16 . The Andhra Pradesh Infrastructure (Transparency through Judicial Preview ) Act, 2019 

(Act No .34 of 2019 ) 
17 . The Registration ( Andhra Pradesh Amendment) Act, 2019 (Act No .35 of 2019 ) 

G . MANOHARA REDDY, 

Secretary to Government, 
Legal & Legislative Affairs & Justice , 

Law Department. 


December 6 , 2019] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


న్యాయ శాఖ 

( డి ) 
కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము - ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక భాగము 4 -సిలో 

తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 


(జి .ఓ . యమ్య 


స్ . నెం . 84, న్యా 


య ( డి ) , డిశంబర్ 3, 2019.) 


అధిసూచన 


ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకైఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టము, 1966 
( 1966 లోని 9వ చట్టము) యొక్క 6వ పరిచ్చేదపు ఉప - పరిచ్చేదము (1) క్రింద , ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు ఇందుమూలముగా 
ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
1. ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 3) చట్టము, 2019 ( 2019లోని 18వ చట్టము ) 
2 . ఆంధ్రప్రదేశ్ లో అనుసూచిత కులములు మరియు అనుసూచితజనజాతులు కానట్టి వెనుకబడిన తరగతుల కొరకు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమీషను చట్టము, 2019 (2019లోని 19వ చట్టము) 
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమీషను చట్టము, 2019 ( 2019లోని 20వ చట్టము ) 

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్దీకరణ మరియు పర్యవేక్షణ కమీషను చట్టము, 2019 ( 2019లోని 21వ చట్టము ) 
5. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 22వ చట్టము) 
6 . ఆంధ్రప్రదేశ్ (స్వదేశంలో తయారైన విదేశీ మద్యము , విదేశీ మద్యముల వ్యాపార క్రమబద్ధీకరణ ) ( సవరణ ) 

చట్టము, 2019 ( 2019లోని 23వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ ( అన్ని నామనిర్దేశిత పదవులలో బీసీలు , ఎస్ సీలు , ఎసీలు మరియు అల్ప సంఖ్యాకులకు 
50శాతం రిజర్వేషన్ ) చట్టము, 2019 ( 2019లోని 24వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ (నామనిర్దేశంపై ఇచ్చిన పనుల కాంట్రాక్టులు మరియు సర్వీసు కాంట్రాక్టులలో బీసీలు , 

ఎస్ సీలు , ఎటోలు మరియు అల్ప సంఖ్యాకులకు 50శాతం రిజర్వేషను ) చట్టము, 2019 ( 2019లోని 25వ చట్టము ) 
9. ఆంధ్రప్రదేశ్ (నామనిర్దేశంపై ఇచ్చిన పనుల కాంట్రాక్టులు మరియు సర్వీసుకాంట్రాక్టులలో మహిళలకు 

50శాతం రిజర్వేషను ) చట్టము, 2019 ( 2019లోని 26వ చట్టము ) 
10. ఆంధ్రప్రదేశ్ ( అన్ని నామనిర్దేశిత పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ) చట్టము, 2019( 2019లోని 27వ చట్టము ) 
11. ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయోత్పత్తి మరియు జీవధన ) మార్కెట్ల ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 28వ చట్టము ) 
12. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు / ఫ్యాక్టరీలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధికల్పన చట్టము, 2019 ( 2019లోని 29వ చట్టము ) 
13. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియుహిందూమత సంస్థల మరియు ఎండోమెంట్ల ( సవరణ ) చట్టము, 2019 

( 2019లోని 31వ చట్టము) 
14 . ఆంధ్రప్రదేశ్ జీతములు,పింఛను చెల్లింపు మరియు నిరర్హతల తొలగింపు ( సవరణ ) చట్టము, 2019 

( 2019లోని 32వ చట్టము ) 
15. ఆంధ్రప్రదేశ్ జీతములు,పింఛను చెల్లింపు మరియు నిరర్హతల తొలగింపు ( రెండవ సవరణ ) చట్టము, 2019 

( 2019లోని 33వ చట్టము ) 
16. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు - సమీక్ష ద్వారా పారదర్శకత ) చట్టము, 2019 

( 2019లోని 34వ చట్టము) 
17. రిజిస్ట్రీకరణ ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 35వ చట్టము ) 

జి . మనోహర రెడ్డి , 

ప్రభుత్వ కార్యదర్శి , 
న్యాయ , శాసన వ్యవహారములు 
మరియు న్యాయపాలన , న్యాయశాఖ . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg . gov. in 


